Registered No. HSE - 49 /2012 - 2014 . 


[ Price : 7 . 3 -00 Paise. 


RIGHT TO 
INFORMATION 


తెలంగాణరాజ పత్రము 
THE TELANGANAGAZETTE 


PART- II EXTRAORDINARY 
PUBLISHED BY AUTHORITY 
HYDERABAD , THURSDAY, SEPTEMBER 4, 2014 . 
NOTIFICATIONS BY GOVERNMENT 


No . 46 ] 


- - - 


- - - 


FINANCE DEPARTMENT 

GENERAL NOTIFICATION 
GOVERNMENT OF TELANGANA 

NOTIFICATION 


Issue of State Government Securities 


[No . 2912- B /89/ A2 /DCM /2014 , dated 04 -09 -2014 ] 


1 . Government of Telangana ,hereby notifies that issue of State Government Securities (hereinafter referred 
to as “ the Securities ” ) hereafter will be subject to termsand conditions spelt out in this notification (called the 
"General Notification ) as also terms and conditions notified separately in the Specific Notification issued in respect 
of each security issue until further notice . 
The objective of the General Notification has been to list out the general terms and conditions applicable to issues 
of the Securities and the features and methods of issue of different types of Securities. The Specific Notification 
issued from time to time in respect of each security issue will supplement the GeneralNotification and cover 
specific features pertaining to the particular security issue. 


Explanation 


For the purpose of this paragraph ‘Specific Notification means the notification to be issued by Government of 
Telangana announcing issue of any particular security . 
2 . Security for the Securities 
In accordance with Article 293 ( 1 ) of the Constitution of India , the Securities will be secured on the Consolidated 
Fund of the State of Telangana . 
3. Nomenclature of Security, object of security,date of issue and date ofrepayment and other relevant 
details. 


[ 1 ] 


G . 121 . 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part - II 


The nomenclature of the security offered for subscription , tenure of the security , object of security, date of issue , 
date of repayment and other relevantdetails depending upon the mode of issue and whether any conversion offer 
is made will be specified in the Specific Notification issued from time to time. 
4 . General Termsand conditions applicable to Securities 
The general termsand conditions applicable to all issues of securities will be as under : 


4 . 1 . 


Eligibility for Investment 


Investment in the Securities may bemade by any person including firms, companies, corporate bodies, institutions, 
provident funds and trusts. Non -Resident Indians (NRIs, viz ., person resident outside India who is a citizen of 
India or is a person of Indian origin ) and Foreign Institutional Investors ( FIIs ) registered with SEBI and approved 
by Reserve Bank of India are also eligible to invest in the Securities. However, investment by a person resident 
outside India (whether a citizen of India or not), or a person who is not a citizen of India but is resident in India or 
a Company which is not incorporated under any law in force in India or any branch of such Company shall be 
subject to the provisions of the Foreign Exchange Regulation Act, 1973 or the Foreign Exchange Management 
Act, 1999 and rules and regulations issued thereunder in addition to the other provisions of laws applicable to the 
Securities as per the terms as stipulated hereinafter. 
4 .2 . Minimum Subscription 
Securities will be issued for a minimum amount ofRs. 10 ,000/ - (Face Value ) and in multiples of Rs. 10 ,000/ 
thereafter. 
4 .3. Procedure for Application 
Offers for purchase of Securities shall be submitted by interested persons in the form of application (including 
electronic form ) as specified by Reserve Bank of India from timeto time. FIIs and NRIs ,however, should submit 
their applications through the designated banks which have been authorised by the Reserve Bank of India to act as 
a banker to FIIs or authorised to deal in Foreign Exchange as the case may be. Applications duly filled in should 
be submitted to the office of Reserve Bank of India or any other institution notified for the purpose, up to the time 
specified by the Reserve Bank of India on the specified dates . Interested persons submitting applications for 
purchase of Securities shall be bound also by the terms and conditions as indicated in the specified form of application . 
Receiving Offices 
Applications for issue of securities will be received at - 
(a ) the offices of the Reserve Bank of India at Ahmedabad , Bangalore, Bhubaneshwar, Chennai,Guwahati, 

Hyderabad , Jaipur, Kanpur, Kolkata,Mumbai (Fort ),Nagpur, New Delhi, Patna and Thiruvananthapuram . 
(b ) Branches of the State Bank of India and its Associates as per Annexure I . 
In case , for any particular issue , the receiving office /s of the Reserve Bank of India /Branches of State Bank of India 
and its Associates is / are restricted to one /a few the same will be announced as part of Specific Notification for the 
issue . 
4 .4 . Date of subscription 
Subscriptions will be received on a day up to the time specified by the Reserve Bank of India and till the date as 
mentioned in the Specific Notification . In the eventofsuch date being declared a holiday by any State Government 
under the Negotiable Instruments Act, 1881, the subscriptions will be received at the concerned receiving offices 
in that State up to the time specified by the Reserve Bank of India . 
4.5 . Payment for the Securities 
Payment for the Securities shall bemade by the applicants/ investors on such dates as mentioned in the Specific 
Notification , by means of cash or cheque drawn on Reserve Bank of India ,Mumbai or any specified office of 
Reserve Bank of India or at designated branches of agency banks or Banker s pay order or by authority to debit 


September 4 , 2014 ] 

TELANGANA GAZETTE EXTRAORDINARY 
their current account with Reserve Bank of India or by Electronic Fund Transfer in a secured environment orby 
any other means as specified by Reserve Bank of India in the Specific Notification . 
4 .6 . Brokerage 
Brokerage will be paid at the rate of six paise per Rs. 100 /- or any other rate notified in future to recognized banks 
and institutions on allotments made in respect of applications for the issue tendered by them on behalf of their 
clients and bearing their stamp . 


4 .7 . 


Commission 


The commission at the rate of six paise per Rs. 100 /- will be paid to banks and Primary Dealers registered with the 
Reserve Bank of India , Life Insurance Corporation of India , General Insurance Corporation of India and its 
subsidiaries, Provident Funds and Gratuity Funds on their own subscriptions only if the applications are submitted 
by them direct to the receiving offices. On any application either commission or brokerage will be payable and not 
both . 


4 .7 (a ) No brokerage/ commission as notified in the paragraph 4 .6 and 4 .7 will be paid to any banks/ other eligible 
institutions on investmentsmade by them on behalf of their client or for their own investments in the State Government 
securities in case the securities are sold through auction method . 
4 .7 (b ) In case the State Government securities are issued by any othermethod , paymentofbrokerage/ commission 
will be paid as per the provisions made in paragraph 4 .6 and 4 .7 , respectively . 
4 .8 . Public Debt Office 
The parent Public Debt Office will be located at the Reserve Bank of India,Hyderabad . 
4 .9 . Form of Security 
The Securities shall be issued to the investors by credit to their Subsidiary General Ledger Account or to a 
Constituents Subsidiary GeneralLedger Account of the institution as specified by them ,maintained with the Reserve 
Bank of India or by credit to their Bond Ledger Accountmaintained with the Reserve Bank of India or with any 
institution authorised by the Reserve Bank of India in this behalf as per the Public Debt Rules 1946 and Government 
Securities Regulations, 2007 , or in the form of Stock Certificate. The Form of Stock Certificate will be notified 
separately, where necessary . 
4 . 10 . Payment of Interest 


Interest on Securities will be paid at the Public DebtOffices of the Reserve Bank of India at Ahmedabad , 
Bangalore , Bhubaneswar, Chennai,Guwahati, Hyderabad , Jaipur, Kanpur, Kolkata ,Mumbai, Nagpur, 
New Delhi, Patna and Thiruvananthapuram , or any other Office of Reserve Bank of India notified for this 
purpose from time to time, or at branches of State Bank of India and Associate banks conductingGovernment 
business or at any Treasury or Sub - Treasury served by the Public Debt Office where there is no Office of 
Reserve Bank of India or branch of State Bank of India or its associates except the States of Jammu & 
Kashmir and Sikkim . Interest on securities held in Bond Ledger Account with any of the Offices of 
Reserve Bank of India /Agency as specified by Reserve Bank of India in this behalf, will be paid at such 
Office/ Agency. 
If a security is reissued as described in paragraph 6 .2 ( vi), the first interest payment for the broken period 
will be made on the nexthalf-yearly interestdue date in respect of the security issued first time during the 
financial yearbearing the same coupon rate and having identical maturity. 
Interest will be paid after rounding off the amount to the nearest whole rupee . For this purpose , amountof 
interest less than fifty paise will be ignored and fifty paise ormore will be rounded off to the next rupee . 
Repayment of Securities 
The Securities will be repaid at Public Debt Offices of the Reserve Bank of India or any other institution at 
which they are registered at the time of repayment. 


(ii) 


( iii) 


4 .11. 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part - II 


The Security may be repaid at the option ofGovernment of Telangana , before the specified redemption 
date , where a ‘Call Option is specified in the Specific Notification relating to the issue of a Security . 
The Security may be repaid , at the option of the holder of the Security, before the specified redemption 
date ,where a ‘Put Option is specified in the Specific Notification relating to the issue of a Security. 
The Security will be repaid on the date of redemption specified in the Specific Notification ,where neither 
a ‘Call Option nor a ‘ PutOption is specified / exercised . 


(iv ) 


4 . 12 . 


Transferability of Securities 
Securities can be renewed , sub - divided , consolidated , converted and transferred in accordance with the 
provisions of the Public Debt Act, 1944 (or any other Act repealing the Public Debt Act, 1944 ), the Public 
DebtRules, 1946 framed thereunder ( or any other Rules repealing the Public DebtRules, 1946 ), Government 
Securities Act 2006 andGovernment Securities Regulations , 2007 (GS Regulations) and the terms of this 
notification and any furthernotification which may be issued by the Government of Telangana from timeto 
time in this behalf. 


The conversion of the Security issued pertaining to the Security from one form to the other will be subject 
to the restriction with respect to the forms in which the Securities may be issued . 


The transfer of Securities by FIIs, will be subject to SEBI (FIIS ) Regulations and those ofNRIs will be 

subject to RBI guidelines. 
4 . 13 Laws applicable in regard to the Securities 

The rights of all persons subscribing to orholding the Securities shall be determined with all such questions 
as are dealt with by the Public Debt Act, 1944 (or any other Act repealing the Public Debt Act, 1944 ) the 
Public DebtRules, 1946 (or any other Rules repealing the Public Debt Rules, 1946 ) Government Securities 
Act 2006 and Government Securities Regulations , 2007 (GSRegulations ) read with the terms of this 
Notification and such other Notification as may be issued from time to time or by the terms of Press 
Releases as may be issued in future by Reserve Bank of India , in consultation with Governmentof Telangana 
in this regard . 
The provisions of the tax laws for the timebeing in force in India will be applicable for the purposes of 
assessing and determining the liability of the investor or holder of the Securities . 

Any dispute in relation to the Securities shall be decided by the Courts in India . 
5 . Modes of issue of Securities 
Governmentof Telangana may issue from time to time Securities through the following modes: 
(i) Issue of Securities through auction . 
(ii) Issue of Securities with pre-announced coupon rates. 

Issue of Securities through tap sale . 
(iv ) Issue of Securities through any othermode, asmay be notified . 
6 . Features of differentmodes of issue of Securities 
6 .1. Issue of Securities through auction 

The Securities will be issued through auction either on price basis or on yield basis. Where the issue is on 
price basis , the coupon will be pre- determined and the bidders have to quote the price per Rs. 100 .00 face 
value of the security , at which they desire to purchase the security. Where the issue is on yield basis , the 
coupon of the security is decided in an auction conducted by Reserve Bank of India in the manner hereinafter 
provided and further provided by the Specific Notifications issue from time to time. The security carries 
the same coupon tillmaturity . 
The yield per cent per annum or the price, as the case may be , expressed up to and rounded off to two 
decimal places, should be clearly stated in the application . 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


( iii) 


An applicantmay submitmore than one bid at differentrates of yield or prices, as the case may be , through 
separate applications for each bid . The aggregate amount of bids submitted by a person should not 
exceed the aggregate amountof Securities offered for sale . 
On thebasis of the bids received , the Reserve Bank of India will determine themaximum rate of yield or 
the minimum offer price as the case may be at which offers for purchase of Securities will be accepted at 
the auction . Except in the case of price -based auctions, the maximum rate of yield determined at the 
auction will be the coupon rate percent per annum on the Securities sold at the auction . 


The auctions for issue of securities (on either yield basis or price basis) will be held either on ‘Uniform 
price method or on ‘Multiple price method or any othermethod decided by theGovernment of Telangana 
or the Reserve Bank of India in consultation with the Government of Telangana . 
Where an auction is held on ‘Uniform price method , competitivebidsoffered with rates up to and including 
the maximum rate of yield or the prices up to and including theminimum offer price, as determined by the 
Reserve Bank of India will be accepted at the maximum rate of yield or minimum offer price so determined . 
Bids quoted higher than themaximum rate of yield or lower than the minimum price as determined by the 
Reserve Bank of India will be rejected . 
Where an auction is held on ‘Multiple price ’ method , competitive bids offered at the maximum rate of yield 
or the minimum offer price as determined by the Reserve Bank of India will be accepted . Other bids 
tendered at lower than themaximum rate of yield orhigher than theminimum offer price determined by the 
Reserve Bank of India will be accepted at the rate of yield or price as quoted in the respective bid . In 
yield -based auctions, successful bidders , whose quotes are lower than themaximum rate of yield , are 
required to pay the price differential in the form of a premium . Bids quoted higher than the maximum rate 
of yield or lower than the minimum price as determined by the Reserve Bank of India will be rejected . 
Where the auction is held on any other method , the method of acceptance of the bids will be decided by 

the Governmentof Telangana . 
(vi) Individuals and institutions as specified by the Reserve Bank of India (called “ Retail investors ), 
as per the Scheme on “ Non - Competitive Bidding Facility in the auction of State Government Securities 
(see Annexure II)” can participate in the auctions on ‘ non -competitive basis , indirectly through a Scheduled 
bank or a Primary dealer offering such services or any other agency permitted by Reserve Bank of India for 
this purpose. Eligibility criteria for participation on non -competitive basis and themanner in which such bids 
should be submitted is given in the Scheme and can bemodified by theReserve Bank of India, in consultation 
with the State Governments. Allocation of the Securities to non -competitive bidders will be at the discretion 
of the Reserve Bank of India and will be at a price not higher than the weighted average price arrived at on 
the basis of the competitive bids accepted at the auction or any other price announced in the Specific 
Notification . 10 per cent of the Notified Amount (Face Value )will be allocated to retail investors on non 
competitive basis and an investor is allowed to make a single bid ofnot more than 1 per cent of the notified 
amount (Face Value). The Scheme is subject to review by the Reserve Bank of India and accordingly , if 
and when considered necessary, the Scheme will be modified in consultation with the State Governments. 

The Reserve Bank of India will have the discretion to accept excess subscriptions to the extentas may be 
specified in the ‘ Specific Notification pertaining to the issue of the security and make allotment of the 
security accordingly. 
The Reserve Bank of India will have full discretion to accept or reject any or all bids either wholly or 
partially,without assigning any reason . 
Issue of Securities with pre - announced coupon and amount of issue 
The coupon and amountof issue of such Securities will be announced before the date of floatation and the 
Securities will be issued atpar. 


6 . 2 . 


(1) 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part- II 


In case the total subscription exceeds the aggregate amount offered for sale in respect of a fixed coupon 
Security, the Reserve Bank of India may make partial allotment to the applicants . 
The Reserve Bank of India will have full discretion to accept excess subscriptions to the extent asmay be 
specified in the ‘Specific Notification pertaining to the issue of the Security and make allotment of the 

security accordingly . 
( iv ) Reserve Bank of India will have full discretion to accept or reject any or all applications either wholly or 

partially , withoutassigning any reason . 
(v) The amount of excess subscription in terms of clause ( ii ) of this paragraph or amount of subscription in case 

of rejection of application in terms of clause (iv) of this paragraph , willbe refunded by the Reserve Bank of 
India to the respective subscribers as soon as possible and no interest will be paid on the amount so 

refunded . 
(vi) Securities bearing the same coupon rate and maturing during the samefinancial year (April-March ), issued 

by Government of Telangana on different dates in a particular financial year willbe considered as reissue of 
such security first issued during the financial year. Further,interest due dates and date of repayment of 
reissues will be same as that of the Security first issued during the financial year bearing the same coupon 

rate and having identical maturity . 
6 .3. Issue of Securities through tap sale 
No aggregate amount is indicated in the notification in respect of the Securities sold on tap . Sale of such Securities 
may be extended to more than one day and the salemay be closed at any time during the banking hours on any day. 
6 .4 . Allotment of Securities 
Firm Allotment of securities in respect of Securities issued under 4 (ii) and 4 ( iii) above will be made as decided by 
Reserve Bank of India from time to time. Multiple applications from the same party will be combined and treated 
as one for purpose of allotment. 
7 . Different types of Securities 


Governmentof Telangana may issue from time to time the following types of Government Securities : 


(i) 


Securities with fixed coupon rates 
Securities with Embedded Derivative (e .g . Call and PutOptions) 


Securities with any other features as notified in the Specific Notification 


8 . Features of different types of Securities 
8 . 1. Securities with fixed coupon rates 

The securities will carry a specific coupon rate remaining fixed during the term of the security and payable 
periodically. 
Issue of security may be at a discount, at par or at a premium to the face value . 

Redemption of the security will be at par. 
8 . 2 Securities with Embedded Derivatives (e . g. Call and Put Options ) 
Securities may be issued with embedded derivative features, for example Call and Put Options. The security may 
be repaid at the option ofGovernmentof Telangana , before the specified redemption date , where a ‘Call Option 
is specified in the Specific Notification relating to the issue of a Security and the Security may be repaid , at the 
option of the holder of the Security, before the specified redemption date , where a Put Option is specified in the 
Specific Notification relating to the issue of a Security . 
9 . Government of Telangana will have the right to amend or delete wholly or any part of this Notification . 


September 4 , 2014 ] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


Annexure I 

TELANGANA STATE 
Banks authorized to accept State Loans subscriptions 


S .No. 


Name of the Bank 


Address 


01 . 


02 . 


State Bank of India 
State Bank of India 
State Bank of India 
State Bank of India 
State Bank of India 
State Bank of India 
State Bank of India 
State Bank of India 


Nalgonda -508 001 
Mahaboobnagar – 509 001 
Sangareddy ,Medak District – 502 001 
Nizambad – 503 001 
Adilabad – 504 001 
Karimnagar- 505 001 
Hanumakonda, Warangal District-506 001 
Khammam -507 001 


05 . 


06 . 


Annexure II 


Scheme for Non -competitive Bidding Facility in the Auctions of State GovernmentSecurities 


I. Objective 
With a view to encouraging wider participation and retail holding ofGovernmentsecurities it is proposed to allow 
participation on “ non - competitive ” basis in the auctions of State Government securities. Accordingly, non 
competitive bidsup to 10 percent of the notified amount will be accepted in the auctions of State Government 
securities. The reserved amountwill be within the notified amount. 
II. Eligibility 
Participation on a non - competitive basis in the auctions of State Government securities will be open to investors 


who satisfy the following : 

do notmaintain current account (CA ) or Subsidiary General Ledger (SGL ) accountwith the 

Reserve Bank of India . 
Exceptions: Regional Rural Banks (RRBs ) and Cooperative Banks shall be covered under 

this Scheme in view of their statutory obligations . 
( ii) make a single bid for an amount notmore than 1 per cent of notified amount ( face value) per 

auction . 

submit their bid indirectly through any one bank or PD offering this scheme. 
Exceptions: Regional Rural Banks (RRBs ) and Cooperative Banks that maintain SGL account and 
current account with the Reserve Bank of India shall be eligible to submit their non competitive bids 
directly. 
III. Coverage 
Subject to the conditionsmentioned above ,participation on “ non -competitive” basis is open to any person 
including firms, companies, corporate bodies , institutions , provident funds, trusts, and any other entity as may be 
prescribed by RBI. Theminimum amount for bidding will be Rs. 10 ,000 (face value ) and thereafter in multiples in 
Rs. 10 ,000 as hitherto for investment in State Government securities. 
IV . Other OperationalGuidelines 
1 . It will notbe mandatory for the retail investor to maintain a “Gilt Account (under Constituent Subsidiary 
General Ledger (CSGL facility ) with the bank or PD through whom they wish to participate. However, an 
investor can make only a single bid under this scheme. An undertaking to the effect that the investor is making only 
a single bid will have to be obtained and kept on record by the bank or PD . 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part- II 


2 . Each bank or PD on the basis of firm orders received from their constituents may submit 
application wise bids through NDS . The firm orders received from others (i.e . non - constituents ) may be 
submitted in physical application formsto the PDO . The physical application may be a single bid for the 
aggregate amount of all the customers. Particulars of individual customer viz . name and amount shall be 
provided as an Annex to the bid . 
3 . Allotment under the non - competitive segment to the bank or PD will be at the weighted average rate 
ofyield / price that will emerge in the auction on the basis of the competitivebidding . The securities will be issued 
to the bank or PD against payment on the date of issue irrespective ofwhether thebank or PD has received 
payment from their clients . 
4 . In case the aggregate amount of bid is more than the reserved amount (i.e., 10 per cent of notified 
amount), pro rata allotmentwould bemade . In case of partial allotments , it will be the responsibility of the bank 
or PD to appropriately allocate securities to their clients in a transparentmanner. 
5 . In case the aggregate amount of bids is less than the reserved amount,the shortfall will be taken to 
competitive portion of the notified amount. 
6 . Security would be issued only in SGL form by RBI. RBIwould credit either the main SGL account or the 
CSGL account of the bank or PD as indicated by them . The facility for affording credit to themain SGL account 
is for the sole purpose of servicing investors who are not their constituents . Therefore, the bank or PD would 
have to indicate clearly at the timeof tendering the non -competitive bids the amounts (face value ) to be credited 
to their SGL account and the CSGL account. Delivery in physical form from the main SGL account is permissible 
at the instance of the investor subsequently . 
7 . It will be the responsibility of the bank or the PD to pass on the securities to their clients . Except in 
extraordinary circumstances, the transfer of securities to the clients shallbe completed within five working days 
from the date of issue . 
8 . The bank or PD can recover up to six paise per Rs. 100 as brokerage / commission /service charges 
for rendering this service to their clients . However, such costs may be recovered and accounted for separately 
from the clients and should not be built into the price . In case the transfer of securities is effected subsequent to the 
issue date of the security , the consideration amount payable by the client to the bank or PD would also include 
accrued interest from the date of issue. 
9 . Modalities for obtaining payment from clients towards cost of the securities, accrued interest wherever 
applicable and brokerage/ commission /service chargesmay be worked outby the bank or PD as per agreement 
with the client. Itmay be noted that no other costs such as funding costs should be built into the price or recovered 
from the client. 
10 . Banks and PDs will be required to furnish information relating to operations under the Scheme to the 
Reserve Bank of India ( Bank ) as may be called for from time to time within the time frame prescribed by the 
Bank . 
V . Review of the Scheme 
The aforesaid guidelines are subject to review by the Bank and accordingly , if and when considered necessary, 
the Schemewill be modified in consultation with the State Governments . 


V . NAGIREDDY, 
Principal Secretary to Government, 

Finance Department, 
Government of Telangana . 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


సాధారణ ప్రకటన 


తెలంగాణ ప్రభుత్వము 

ఆర్ధిక శాఖ 


ప్రకటన 


నెం . 2912 - బి /89/ 32/ డిసిఎం / 2014 


తేది : 04 - 09 - 2014 


రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలజారీ 


1 . తెలంగాణ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల ( ఇక మీదట సెక్యూరిటీలుగా 
పేర్కొనడమయింది )జారీతదుపరి ప్రకటనజారీ అయ్యేవరకు ఈ ప్రకటనలో (సాధారణ ప్రకటనగా 
పేర్కొనడమయింది ) నిర్దిష్టపరిచిన నియమనిబంధనలతో పాటు ప్రతి పెక్యూరిటీజారీ విషయంలో జారీ 
చేసిన నిర్దిష్ట ప్రకటనలో ప్రత్యేకంగా ప్రకటించిన నియమనిబంధనలకు లోబడి ఉంటుందని 
ఇందుమూలంగా ప్రకటిస్తున్నది . 


ఈ సాధారణ ప్రకటన ఉద్దేశం సెక్యూరిటీలజారీకి వర్తించే సాధారణ నియమనిబంధనలను , 
విభిన్నరకాల సెక్యూరిటీలజారీ ప్రత్యేకతలను , పద్దతులను విశదపరచడం , ప్రతి సెక్యూరిటీ జారీ 
విషయంలో ఎప్పటికపుడుజారీ చేసిన నిర్దిష్ట ప్రకటన సాధారణ ప్రకటనకు అనుబంధంగావుండి ఏదేని 
సెక్యూరిటీజారీకి సంబంధించిన నిర్దిష్ట ప్రత్యేకతలను కలిగి ఉంటుంది . 


వివరణ: 


ఈ పేరాగ్రాఫ్ నిమిత్తం నిర్దిష్ట ప్రకటన అంటే ఏదేని సెక్యూరిటీ జారీని ప్రకటిస్తూ తెలంగాణ 
ప్రభుత్వంజారీచేసే ప్రకటన . 


2. సెక్యూరిటీలకోసం సెక్యూరిటీ 

భారత రాజ్యాంగంలోని 293 (1 ) పరిచ్ఛేదం ప్రకారం సెక్యూరిటీలకు తెలంగాణ రాష్ట్ర సంచిత 
నిధిపై సెక్యూరిటీ కల్పించాలి . 


3. సెక్యూరిటీ పేరు , సెక్యూరిటి లక్ష్యం , 

జారీతేది , తిరిగి చెల్లింపు తేది , సంబంధిత ఇతర వివరాలు 
జారీ విధానాన్ని బట్టి విరాళం కోసం ఇవ్వజూపిన సెక్యూరిటీ పేరు , సెక్యూరిటి కాలవ్యవధి, 
సెక్యూరిటి లక్ష్యం ,జారీతేది , తిరిగి చెల్లింపు తేది , సంబంధిత ఇతర వివరాలు మార్పిడి ప్రతిపాదనను 
చేసినట్టయితే ఆ విషయాన్ని ఎప్పటికపప్పుడుజారీ చేసిన నిర్దిష్ట ప్రకటనలో నిర్దిష్ట పరచాలి . 


10 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


4. 


[ Part-II 
సెక్యూరిటీలకు వర్తించే సాధారణ నియమనిబంధనలు 
అన్ని సెక్యూరిటీలజారీకి వర్తించే సాధారణ నియమనిబంధనలు క్రింది విధంగా ఉంటాయి . 


4 .1 పెట్టుబడికోసం అర్హత 

సంస్థలు, కంపనీలు ,కార్పొరేట్ సంస్థలు, ఇన్స్టిట్యూషన్లు, ప్రావిడెంటు ఫండ్లు , ట్రస్టులతోపాటు 
ఎవరేని వ్యక్తి ఈ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చును . ప్రవాస భారతీయులు ( అంటే భారత 
పౌరుడయివుండి విదేశాలలో నివశిస్తున్నవారు లేదా భారత సంతతికి చెందినవారు), సెబి వద్ద రిజస్టరయి 
భారత రిజర్వు బ్యాంకు ఆయోదించినట్టి విదేశీ సంస్థాగత పెట్టుబడిదార్లు (ఎఫ్.ఐఐలు ) కూడా ఈ 
సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. అయితే , విదేశాలలో నివశిస్తున్న ( భారత 
పౌరుడుయినప్పటికీ లేదా కానప్పటికీ ) వ్యక్తి లేదా భారతదేశంలో నివశిస్తున్న భారతదేశపు పౌరుడుకానట్టి 
వ్యక్తి లేదా భారతదేశంలో అమలులోవున్న ఏదేని చట్టం క్రింద స్థాపించబడని ఏదేని కంపెని లేదా ఆ కంపెనీ 

యొక్క ఏదేని శాఖ పెట్టేపెట్టుబడి ఇకమీదట నిర్దిష్ట పరిచే నిబంధనల ప్రకారం సెక్యూరిటీలకు వర్తించే 
ఇతర చట్టాలలోని నిబంధనలతోపాటు 1973, విదేశీ మారక ద్రవ్యనియమాల చట్టం , లేదా 1999 విదేశీ 
మారక ద్రవ్య నిర్వహణ చట్టం దాని క్రింద 

జారీ చేసిన నియమావళి, నిమయాలకు లోబడి ఉంటుంది . 


4 . 2 కనీస విరాళం 

రూ . 10, 000 /- ల కనీస మొత్తానికి ( ముఖవిలువ ), ఆ తర్వాత రూ . 10, 000 /- ల గుణకాలకు 
సెక్యూరిటీలనుజారీ చేయడమవుతుంది . 


4. 3 దరఖాస్తు చేసేవిధానం 

భారత రిజర్వుబ్యాంకు ఎప్పటికప్పుడు నిర్ధిష్టపరిచే దరఖాస్తు (ఎలక్ట్రానిక్ నమూనాతో సహా ) 
నమూనాలో ఆసక్తిగలవారు సెక్యూరిటీల కొనుగోలుకోసం ప్రతిపాదనలను సమర్పించాలి . అయితే , 
సందర్భాన్ని బట్టి ఎఫ్ .ఐ.ఐలకు బ్యాంకరుగా వ్యవహరించడానికి భారత రిజర్వుబ్యాంకు అధికారమిచ్చిన లేదా 
విదేశీ మారక ద్రవ్యంతో వ్యవహరించడానికి అధికారమున్న ప్రత్యేక బ్యాంకుల ద్వారా ఎఫ్.ఐ. ఐలు , 
ఎన్. ఆర్ .ఐలు తమ దరఖాస్తులు సమర్పించాలి . తగువిధంగా పూర్తిచేసిన దరఖాస్తులను నిర్దిష్ట తేదీలలో 

భారత రిజర్వుబ్యాంకు నిర్దిష్ట పరచిన సమయంలోపల భారత రిజర్వుబ్యాంకు కార్యాలయానికి లేదా ఇందు 
నిమిత్తం ప్రకటించిన ఏదేని ఇతర సంస్థకు సమర్పించాలి . సెక్యూరిటీల కొనుగోలుకోసందరఖాస్తులను 
సమర్పించే ఆసక్తిగలవారు నిర్ధిష్ట దరఖాస్తు నమూనాలో సూచించిన నియమనిబంధనలకు కూడా కట్టుబడి 


ఉండాలి. 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


11 


11 


స్వీకరించే కార్యాలయాలు 

సెక్యూరిటీల కొనుగోలుకోసందరఖాస్తులను క్రింద పేర్కొన్న చోట్ల స్వీకరించడమవుతుంది . 
ఎ ) అహ్మదాబాద్ , బెంగళూరు , భువనేశ్వర్ , చెన్నయి , గౌహతి , హైదరాబాదు, జైపూర్ , 

కాన్పూరు , కోల్ కత్తా , ముంబాయి ( ఫోర్టు ), నాగపూరు , కొత్త ఢిల్లీ,పాట్నా , 

తిరువనంతపురంలలోని భారత రిజర్వుబ్యాంకు కార్యాలయాలు . 
బి ) ఒకటవ అనుబంధం ప్రకారం భారత స్టేట్ బ్యాంకు శాఖలు,దాని అనుబంధ సంస్థలు 


ఒకవేళ , ఏదేని ప్రత్యేక 

జారీకోసం, భారత రిజర్వుబ్యాంకు స్వీకరణ కార్యాలయాలను భారత స్టేట్ 
బ్యాంకు శాఖలు,దాని అనుబంధ సంస్థలను ఒకదానికి కొన్నింటికి పరిమితం చేసినట్టయితేజారీకి 
సంబంధించిన నిర్దిష్ట ప్రకటనలో భాగంగా ఆ విషయాన్ని ప్రకటించడమవుతుంది . 


4 .4 విరాళాలను స్వీకరించే తేది 

భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దిష్టపరచిన సమయంవరకు , ఆరోజున నిర్దిష్ట ప్రకటనలో 
పేర్నొన్నట్లుగా ఆ తేది వరకు విరాళాలను స్వీకరించడమవుతుంది . అట్టితేదిని, 1881 , నెగోషియబిల్ 
ఇన్‌స్టమెంట్స్ చట్టం క్రింద ఏదేనిరాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఉన్న సందర్భంలో ,తదుపరి 
పనిరోజున భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దిష్ట పరచిన సమయం వరకు ఆరాష్ట్రంలోని సంబంధిత స్వీకరణ 
కార్యాలయాలలో విరాళాలను స్వీకరించడమవుతుంది . 


4 .5 సెక్యూరిటీలకు చెల్లింపులు 

నగదు రూపంలో లేదా ముంబాయిలోని భారతీయ రిజర్వుబ్యాంకులో లేదా భారతీయ రిజర్వు 
బ్యాంకుకు చెందిన ఏదేని నిర్దిష్ట కార్యాలయంలో లేదా ఏజెన్సీ బ్యాంకుల నిముక్త బ్రాంచీలలో డ్రా చేసిన 
చెక్కు రూపంలో లేదా బ్యాంకర్ పే ఆర్డర్ రూపంలో లేదా భారతీయ రిజర్వు బ్యాంకులో తమ కరెంటు 
అక్కౌంటు ఖర్చు వ్రాయడానికి అధికారం కల్గిన సంస్థ ద్వారా లేదా భధ్రత వాతావరణంలో ఎలక్ట్రానిక్ ఫండ్ 
బదిలీ ద్వారా లేదా నిర్ధిష్ట ప్రకటనలో భారతీయ రిజర్వు బ్యా కులో నిర్దిష్ట పరచదగునట్టి ఏదేని ఇతర 
రూపంలో నిర్దిష్ట ప్రకటనలో పేర్కొన్నట్టి తేదీలలో దరఖాస్తుదారుల పెట్టుబడిదారులు సెక్యూరిటీల 
చెల్లింపులను చేయాలి . 


4 . 6 బ్రోకరేజి 

తమక్లయింట్ల తరపున తాము టెండరు చేసే ఇష్యూకు , తమ స్టాంపును కలిగి ఉన్నట్టి 
దరఖాస్తులకు సంబంధించి చేసిన కేటాయింపులపై రూ . 100/- లకు ఆరు పైసల రేటు ప్రకారం లేదా 
గుర్తింపు పొందిన బ్యాంకులకు లేదా సంస్థలకు భవిష్యత్తులో ప్రకటించే ఏదేని ఇతరరేటు ప్రకారం బ్రోకరేజ్ 
చెల్లించడమవుతుంది . 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


4 .7కమీషను 

స్వీకరణ కార్యాలయాలకు నేరుగా తాము దరఖాస్తులను సమర్పించిన సందర్భంలో తమ సొంత 
విరాళాలపై మాత్రమే, భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద రిజిష్టరు చేసుకున్న బ్యాంకులకు, ప్రాధమిక 
డీలర్లుకు , భారత జీవిత భీమా సంస్థకు వాటి సబ్సిడరీలకు , ప్రావిడెంట్ ఫండ్స్, గ్రాట్యుటీ ఫండ్స్ 
కార్యాలయాలకు రూ . 100/- లకు ఆరు పైసలు ప్రకారం కమీషనును చెల్లించడమవుతుంది . ఏదేని 
దరఖాస్తుకు సంబంధించి కమీషనుగాని, బ్రోకరేజ్ గాని చెల్లించదగి ఉంటుంది . ఈ రెండూ చెల్లించడం 
జరుగదు . 


ఎ) వేలం పద్ధతి ద్వారా సెక్యూరిటీలను విక్రయించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో 

వారీ క్లయింటుతరపున వారు పెట్టిన పెట్టుబడుల పైన లేదా వారి సొంత పెట్టుబడులకు 
4.6, 4 . 7 పేరాలలో ప్రకటించిన విధంగా బ్రోకరేజి / కమీషను చెల్లించడంజరగదు . 
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను ఏదేని ఇతర పద్దతిలోజారీ చేసిన సందర్భంలో , 4.6., 4. 7 
ఆయా పేరాలలో చేసిన నిబంధనల ప్రకారం బ్రోకరేజి / కమీషను చెల్లించడమవుతుంది . 


4.8 ప్రజారుణ కార్యాలయం 

ప్రజారుణ కార్యాలయమాతృ సంస్థ హైదరాబాదులోని భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద 
నెలకొల్పడమవుతుంది . 


4 .9 సెక్యూరిటీ పారం 

సెక్యూరిటీలను పెట్టుబడిదార్లకు వారి సబ్సిడరీజనరల్ లెడ్జరు అక్కౌంటుకు ,జమచేయడం 
ద్వారా లేదా అవి నిర్దిష్ట పరిచినట్లుగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్వహించే సంస్థ జనరల్ లెఫ్టర్ 
అక్కౌంటు సబ్సిడీరీ ఖాతాల అక్కౌంట్లకు, 1946 ప్రజారుణ నిబంధనల ప్రకారం, వీటి తరపున భారతీయ 
రిజర్వుబ్యాంకుచే అధికారం పొందిన ఏదేని సంస్థతో లేదా స్టాకు సర్టిఫికేటు రూపంలో సెక్యూరిటీలనుజారీ 
చేయడమవుతుంది . అవసరమయినప్పుడుస్టాకుసర్టిఫికేట్ ఫారంను విడిగా ప్రకటించడమవుతుంది . 


4. 10 వడ్డీచెల్లింపు 
(i) సెక్యూరిటీలపై వడ్డీని , భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ప్రజారుణ కార్యాలయాలు , 

అహ్మదాబాద్ , బెంగళూరు , భువనేశ్వర్ , చెన్నయి , గౌహతి , హైదరాబాదు, జైపూర్ , 
కాన్పూరు , కోల్ కత్తా , ముంబాయి ( ఫోర్టు ), నాగపూరు , కొత్త ఢిల్లీ,పాట్నా , 
తిరువనంతపురం లేదా అయా సమయాలలో ఈ కార్యం కొరకు ప్రకటించిన భారత 
రిజర్వు బ్యాంకుకు చెందిన ఏదైన ఇతర కార్యాలయం లేదా భారతీయ స్టేట్ బ్యాంకు 
బ్రాంచిల వద్ద , ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించే అసోసియేటు బ్యాంకుల వద్ద లేదా 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


జమ్ముకాశ్మీరు , సిక్కింరాష్ట్రాలు మినహా భారత రిజర్వు బ్యాంకు కార్యాలయము లేదా 

భారత రిజర్వు బ్యాంకు బ్రాంచి లేదా దాని అనుమంధ బ్యాంకులు లేనిచోట ప్రజారుణ 
కార్యాలయాణానికి సేవలు అందించే ఏదైనా ట్రజరి లేదా సబ్ ట్రజరి వద్ద ఇందుకు 

సంబంధించి భారత రిజర్వు బ్యాంకు నిర్దిష్ట పరచిన విధంగా ఏదైనా భారత రిజర్వు 
బ్యాంకు / ఏజెన్సీకార్యాలయాలతో బాండు లెడ్జరు అకౌంటులో కలిగివున్న సెక్యూరిటీల పై 

వడ్డీని అట్టి కార్యాలయం / ఏజెన్సీ వద్ద చెల్లించడం మవుతుంది . 
( ii) 6.2( vi ) పేరాలో నిర్దేశించిన విధంగా సెక్యేరిటీని తిరిగిజారీ చేసినపుడు ఆటంక కాలానికి 

మొదటి వడ్డీని ఆర్ధిక సంవత్సరంలో సెక్యూరిటి మొదటి సారిజారీ చేసిన నాటికి 
సంబంధించి తదుపధి ఆర్ధ సంవత్సరం వడ్డీగడువు తేదీన అదే కూపను రేటుతో ఒకే 

విధమైన మెచ్యూరిటీ కలిగివుండే విధఃగా చెల్లింపు చేయాలి . 
(ii) మొత్తాన్ని తదుపరి పూర్తి రూపాయిలలో వుండే విధంగా సరిచూచి వడ్డీ మొత్తాన్ని 

చెల్లించాలి . ఈ కార్యం కొరకు వడ్డీ మొత్తం 50 పైసలకు తక్కువగా వుంటే వదలివేయాలి . 
50 పైసలు లేదా అంతకంటే ఎక్కువగా వున్నట్లయితే తదుపరి రూపాయిగా పరిగణించాలి . 


4. 11 సెక్యూరిటీల తిరిగి చెల్లింపు 
(i) భారత రిజర్వుబ్యాంకు ప్రజారుణ కార్యాలయాల వద్ద లేదా తిరిగి చెల్లింపు సమయంలో 

వాటిని రిజిష్టరు చేసిన ఏదైనా ఇతర సంస్థ వడ్డీ సెక్యూరిటీలను తిరిగి చెల్లించడమవుతుంది . 
(i) సెక్యూరిటీజారీకి సంబంధించిన నిర్దేశిత ప్రకటనలో కాల్ ఆప్షన్ నిర్దేశించనపుడు నిర్దేశిత 

విమోచిత తేదీకి ముందు తెలంగాణ ప్రభుత్వ అభిమతంపై సెక్యూరిటిని తిరిగి 

చెల్లించదగును . 
( iii) సెక్యూరిటీ జారీకి సంబంధించిన నిర్దేశిత ప్రకటనలో ఫుట్ ఆప్షన్ నిర్దేశించినపుడు 

నిర్దేశించిన విమోచిత తేదీకి ముందు సెక్యూరిటీ హోల్డరు అభిమతం మేరకు సెక్యూరిటిని 

తిరిగి చెల్లించనగును . 
( iv) కాల్ ఆప్షన్ లేదా ఫుట్ ఆప్షన్ నిర్దేశించనపుడు / వినియోగించకోనపుడు నిర్దేశిత 

ప్రకటనలో నిర్దేశించిన విమోచన తేదీన సెక్యూరిటిని తిరిగి చెల్లించడమవుతుంది . 


DUD 


4 .12 సెక్యూరిటీల బదలాయింపు 
(i) 1944, ప్రజారుణ చట్టంలోని నిబంధనలు ( లేదా 1944 ప్రజారుణ చట్టాన్నిరద్దు చేస్తున్న 

ఏదైని ఇతర చట్టం ) 1946 , ప్రజారుణ నియమావళి,దాని క్రింద రూపొందించినవి ( లేదా 
1946, ప్రజారుణ నియమవళిని రద్దు చేస్తున్న ఏదైనా ఇతర నియమావళి), ప్రభుత్వ 
సెక్యూరిటీల చట్టం 2006 మరియు ప్రభుత్వ సెక్యూరిటీల క్రమబద్దీకరణలు , 2007 (జి 
ఎస్ క్రమబద్దీకరణలు ) మరియు ఈ ప్రకటనలోని నిబంధనలు , దీనికి సంబంధించి 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part - II 


ఆయా సమయాలలో తెలంగాణ ప్రభుత్వంజారీ చేయనగు ఏదైనా తదుపరి ప్రకటనను 
పురస్కరించుకుని , సెక్యూరిటీలను రెన్యూచేయవచ్చు, తిరిగి విభజించవచ్చు, ఏకీకృతం 

చేయవచ్చు , మార్పు చేయవచ్చు,బదిలీ చేయవచ్చు . 
( ii) జారీ అయిన సెక్యూరిటిని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్పు చేసుకోవడం , 

సెక్యూరిటీలుజారీ చేయనగు రూపాలకు సంబంధించిన అంక్షలకు లోబడి వుంటుంది . 
( ii ) ఎఫ్ .ఐ . ఐల సెక్యూరిటీల బదిలి సెబి (ఎఫ్.ఐ . ఐలు ) రెగ్యులేషన్లకు లోబడి వుంటుంది . 

ఆర్ .బి .ఐ మార్గదర్శక సూత్రాలకు ఎన్ . ఆర్ .ఐలు లోబడి వుండాలి. 


4 .13 సెక్యూరిటీల విషయంలో వర్తింపచేయదగుశాసనాలు 
(i) సెక్యూరిటీలకు సబ్ స్క్రిబ్ చేసే లేదా కలిగి వుండే వ్యక్తులందరి హక్కులను , 1944 

ప్రజారుణ చట్టంలో వర్తించినట్లుగా ( లేదా 1944 , ప్రజారుణ చట్టాన్ని రద్దు చేసేఏదేని 
ఇతర చట్టాన్ని), ఈ ప్రకటనకు సంబంధించిన నిబంధనలతోపాటు 1946, ప్రజారుణ 
నియమావళిని ( లేదా 1946, ప్రజారుణ నియమావళి రద్దు చేసే ఏదేని ఇతర 
నియమావళిని ) ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం 2006 మరియు ప్రభుత్వ సెక్యూరిటీల 
క్రమబద్దీకరణలు, 2007 (జి ఎస్ క్రమబద్దీకరణలు ) మరియు కాలానుగుణంగాజారీ 
చేయదగునట్లుగా అట్టి ఇతర ప్రకటనను లేదా ఇందుకు సంబంధించి తెలంగాణ 
ప్రభుత్వంతో సంప్రదించిన మీదట , భారతీయ రిజర్వు బ్యాంకు భవిష్యత్తులో జారీ 

చేయదగు పత్రికా ప్రకటనలోని నిబంధనుననుసరించి సమస్యలన్నింటిని నిర్ధారించాలి . 
( ii) భారతదేశంలో ప్రస్తుతం అమలులో వున్న పన్నుశాసనాలలోని నిబంధనలను, సెక్యూరిటీల 

పెట్టుబడి దారుని లేదా కలిగివున్న వారిబాధ్యతను మదింపు చేసే, నిర్ధారించేకార్యంకోసం 

వర్తింపచేయడమవతుంది . 
( iii) సెక్యూరిటీలకు సంబంధించిన ఏవేని వివాదాలను భారతదేశంలోని న్యాయస్థానాలు 

నిర్ణయించాలి . 


5 . సెక్యూరిటీలనుజారీచేసేపద్ధతులు 

తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీలను ఆయా సమయాలలో ఈ క్రింద పేర్కొన్న విధానాల ద్వారా 
జారీ చేయనగును 

(i) వేలంపాట ద్వారా సెక్యూరిటీలనుజారీ చేయడం . 
(ii ) ముందుగా ప్రకటించిన కూపన్ రేట్లతోజారీ చేయడం . 
(iii) “ట్యాప్ సేల్ ” విధానం ద్వారా సెక్యూరిటీలనుజారీ చేయడం. 
( iv) ప్రకటించిన విధంగా ఏదేని ఇతర పద్ధతి ద్వారా సెక్యూరిటీలనుజారీ చేయడం. 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


15 


6 . సెక్యూరిటీలనుజారీ చేయడానికి సంబంధించిన వివిధ విధానాల ముఖ్యంశాలు 
6 .1 వేలంపాట ద్వారా సెక్యూరిటీలనుజారీ చేయడం 
(i) సెక్యూరిటీలనుధర ప్రాతిపదికపైగానీలేదా ఆదాయం ప్రాతిపదికపైగానీ వేలంపాట ద్వారా 

జారీ చేయవలసి ఉంటుంది . ధర ప్రాతిపదికపైజారీ చేసినపుడు కూపనను ముందుగా 
నిర్ధారించవలసి ఉంటుంది . సెక్యూరిటీని కొనుగోలు చేయాలని వారు భావించినట్టి 
సెక్యూరిటీ ముఖ విలువను ఒక్కొకటి రూ . 100 . 00లధరకు బిడ్డర్లు కోడ్ చేయాలి . 
ఆదాయం ప్రాతిపదికపై సెక్యూరిటీలనుజారీ చేసినపుడు సెక్యూరిటీ కూపనను ఇందులో 
నిబంధించిన విధానంలోనూ, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్వహించిన వేలంపాటలో 
అంతేకాకుండ ఆయా , సమయాలలో జారీచేసిన నిర్దిష్ట ప్రకటనలననుసరించి భారతీయ 
రిజర్వు బ్యాంకు నిర్వహించిన వేలంపాటలో నిర్ణయించడమవుతుంది . కాలపరిమితి 
ముగిసేవరకు సెక్యూరిటీ అదే కూపనను కలిగి ఉంటుంది . 


UND 


( ii) సందర్భాన్ని బట్టి వ్యక్తపరచే లేదా రెండు దశాంక స్థానాలకు సరిచేసే ఏడాదికి ఆదాయ 

శాతాన్ని లేదా ధరను దరఖాస్తు స్పష్టంగా తెలియజేయాలి . 


( iii) సందర్భాన్ని బట్టి , దరఖాస్తుదారు, ప్రతివేలంపాటకు వేరువేరు దరఖాస్తులను సమర్పించడం 

ద్వారా ఆదాయానికి సంబంధించిన వివిధ రేట్లు లేదా ధరలతో ఒకటి కంటే ఎక్కువ 
బిడ్ లను సమర్పించవచ్చును . ఒక వ్యక్తి సమర్పించిన బిడ్స్ మొత్తం పైకం, విక్రయానికి 
ప్రతిపాదించిన సెక్యూరిటీల మొత్తం పైకానికి మించకూడదు . 


(iv) అందిన బిడ్స్ ఆధారంగా , భారతీయ రిజర్వుబ్యాంకు , సందర్భాన్నిబట్టి ఆదాయ గరిష్ట 

రేటును లేదా కనీస ప్రతిపాదిత దరను నిర్ధారించవలసి ఉంటుంది . సెక్యూరిటీల 
కొనుగోలుకు సంబంధించిన అట్టి ప్రతిపాదనలను వేలంపాటలో అంగీకరించడం 
జరుగుతుంది . ధర ఆధారిత వేలం పాటలు మినహా , వేలంపాటలో నిర్ధారించిన గరిష్ట 
ఆదాయ రేటు వేలంపాటలో విక్రయించే సెక్యూరిటీలపై వార్షికంగా కూపన్ రేటు శాతం 
ఉంటుంది . 


సెక్యూరిటీలజారీ కోసం చేసే వేలం పాటలను ( ఆదాయం ఆధారంగా లేదా ధర 
ఆధారంగా ) తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి “ ఏకరీతిధర ” విధానం లేదా “బహురీతి 
ధర ” విధానం లేదా తెలంగాణ ప్రభుత్వం లేక భారతీయ రిజర్వుబ్యాంకు నిర్ణయించిన 
ఏదైనా ఇతర విధానం పై నిర్వహించడంజరుగుతుంది . 


16 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part - II 


“ ఏకరీతి ధర విధానంపై వేలంపాటను నిర్వహించినపుడు , భారతీయ రిజర్వు బ్యాంకు 
నిర్ధారించిన గరిష్ట ఆదాయం రేటుకు లేదా కనిష్ట ప్రతిపాదిత ధరకు గరిష్ట ఆదాయం 
రేటుతో కలిపి ఉన్న రేట్లు లేదా కనిష్ట ప్రతిపాదితధరతో కలిపి ఉన్నధరలతో ప్రతిపాదించిన 
పోటీవేలం పాటలను అంగీకరించడం జరుగుతుంది . భారతీయ రిజర్వు బ్యాంకు 
నిర్ధారించిన గరిష్ట ఆదాయం రేటుకు పైన లేదా కనిష్ట ధర కంటే తక్కువగా కోటుచేసిన 
బిడ్లను తిరస్కరించడమవుతుంది . 
“బహురీతి ధర ” విధానం పై వేలంపాటను నిర్వహించినపుడు , భారతీయ రిజర్వుబ్యాంకు 
నిర్ధారించిన గరిష్ట ఆదాయం రేటుకు లేదా కనిష్ట ప్రతిపాదితధరకు ప్రతిపాదించిన పోటీ 
బిడ్లను అంగీకరించడంజరుగుతుంది . భారతీయ రిజర్వుబ్యాంకు నిర్ధారించిన గరిష్ట 
ఆదాయం రేట్ల కంటే తక్కువగానూ లేదా కనిష్ట ప్రతిపాదిత ధర కంటే ఎక్కువగానూ 
టెండరు వేసిన ఇతర బిడ్లను సంబంధిత బిడో పేర్కొన్న ఆదాయం లేదా ధర రేటుకు 
అంగీకరించడవుతుంది . ఆదాయం ఆధారిత వేలంపాటులో , గరిష్ట ఆదాయం రేటు కంటే 
ఎక్కువగా పేర్కొని గెలిపొందిన బిడ్డర్ల తేడా ధరను ప్రీమియం రూపంలో చెల్లించవలసి 
ఉంటుంది . భారతీయ రిజర్వుబ్యాంకు నిర్ధారించిన గరిష్ట ఆదాయం రేటుకుపైన లేదా 
కనిష్ట ధర కంటే తక్కువగా పేర్కొన్న బిడ్డను తిరస్కరించడమవుతుంది . 


ఏదైనా ఇతర విధానంపై వేలంపాటను నిర్వహించినపుడు , బిడ్డను అంగీకరించే విధానాన్ని 
తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తుంది . 


( vi ) 


రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలంలో పోటీరహిత బిడ్డింగు సౌకర్యం ( అనుబంధం - 2 
చూడండి ) ” పై పథకం ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దిష్ట పరిచిన విధంగా 
విడివిడి వ్యక్తులు, సంస్థలు (చిల్లర పెట్టుబడిదారులు అనిపిలువబడు ) షెడ్యూల్డు బ్యాంకు 
లేదా అట్టి సేవలను అందిస్తున్న ఒక ప్రయిమరీడీలరు లేదా ఇందు నిమిత్తం భారతీయ 
రిజర్వు బ్యాంకు అనుమతించిన ఏదేని ఇతర ఏజన్సీ ద్వారా పరోక్షంగా పోటీరహిత 
ప్రాతిపదికపై వేలంలలో పాల్గొనవచ్చును. పోటీరహిత ప్రాతిపదికపై పాల్గొనే నిమిత్తం 
అర్హతగల నిర్ణయ ప్రమాణాలను , అట్టి బిడ్డను సవర్పించవలసిన పద్దతిని ఈ పధకంలో 
ఇవ్వడమయింది . రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి భారతీయ రిజర్వు బ్యాంకు వాటిని 
మార్పులు చేయవచ్చును . పోటీరహిత బిడ్డర్లకు సెక్యూరిటీల కేటాయంపు భారతీయ 
రిజర్వుబ్యాంకు వివేచనపై ఉంటుంది . వేలంలో సమ్మతించిన పోటీబిడ్ల ప్రాతిపదికపై వచ్చిన 
ప్రమాణీకరించిన సగటు ధర కంటె ఎక్కువకానిధర వంతున ఉంటుంది . ప్రకటించిన 

మొత్తం (ముద్రితవిలువ )లో 10శాతాన్ని పోటీరహిత ప్రాతిపదికపై చిల్లర పెట్టుబడిదారులకు 
కేటాయించడమవుతంది . ప్రకటించిన మొత్తం ( ముద్రితవిలువ )లో 1 శాతాన్ని 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


17 


మించకుండా సింగిల్ బిడ్ చేయడానికి పెట్టుబడిదారుని అనుమతించడమవుతుంది . ఈ 
పథకం భారతీయ రిజర్వు బ్యాంకు సమీక్ష అనుమతికి లోబడి ఉంటుంది . 
పరిశీలించవలసిన అవసరం ఉన్నట్లయితే, ఉన్నప్పుడు ఈ పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వాలతో 
సంప్రదించి మార్పుచేయడమవుతుంది . 


( vii) 


సెక్యూరిటీజారీకి సంబంధించిన నిర్దిష్ట ప్రకటన లో నిర్దిష్టపరిచిన మేరకు , ఆధికంగా వచ్చిన 
చందాలను అంగీకరించి , ఆ ప్రకారంగా సెక్యూరిటీని కేటాయించడానికి భారతీయ రిజర్వు 
బ్యాంకుకు వివేచన ఉంది . 


( viii ) ఎట్టి కారణం తెలియజేయకుండానేఏదైనా లేక అన్ని బిడ్లను పూర్తిగా లేదా పాక్షికంగా 

అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి భారతీయ రిజర్వు బ్యాంకుకు పూర్తి వివేచన 
ఉంది . 


6 . 2 ముందుగా ప్రకటించిన కూపనుజారీచేసే మొత్తంతో సెక్యూరిటీలనుజారీచేయడం 
(i) సెక్యూరిటీల ఫోటేషన్ తేదీకి ముందుగా , అట్టి సెక్యూరిటీల కూపనూ , 

జారీచేసే మొత్తాలను 
ప్రకటించడంజరగుతుంది . వాటికి సమానంగా సెక్యూరిటీలనుజారీ చేయడమవుతుంది . 


(ii) 


నిర్ణయించిన సెక్యూరిటీ కూపను విషయంలో విక్రయానికి ప్రతిపాదించిన సమిష్టి మొత్తాన్ని 
కంటే మొత్తం చందా అధికంగా ఉన్నట్లైతే , భారతీయ రిజర్వుబ్యాంకుధరఖాస్తుదారులకు 
పాక్షిక కేటాయింపు చేయవచ్చును . 


(iii) 


సెక్యూరిటీ జారీకి సంబంధించిన “ నిర్దిష్ట ప్రకటన లో నిర్దిష్టపరచిన మేరకు అధికంగా 
వచ్చిన చందాలను అంగీకరించి ఆ ప్రకారంగా సెక్యూరిటీని కేటాయించడానికి భారతీయ 
రిజర్వుబ్యాంకుకు వివేచన ఉంది . 


( iv) ఎట్టి కారణం తెలియ జేయకుండానేఅన్ని లేదా ఏదైనా బిడ్లను పూర్తిగా లేదా పాక్షికంగా 

అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి భారతీయ రిజర్వు బ్యాంకుకు పూర్తి వివేచన 
ఉంది . 


( v) 


ఈ పేరాగ్రాలోని (ii)వ క్లాజుననుసరించి అధిక విరాళం మొత్తాన్ని లేదా ఈ పేరాగ్రాలోని 
(iv )వ క్లాజుననుసరించి దరఖాస్తు నిరాకరణ సందర్భంలో , విరాళం మొత్తాన్ని, భారతీయ 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[Part- II 


రిజర్వు బ్యాంకు , వీలయినంత త్వరలో , ఆయా చందాదార్లకు వాపసు చేస్తుంది . ఆవిధంగా 
వాపసు చేసిన మొత్తం పై వడ్డీచెల్లించడంజరగదు . 


( vi ) 


ఒక ప్రత్యేక ఆర్ధిక సంవత్సరంలో వివిధ తేదీలపై తెలంగాణ ప్రభుత్వంజారీ చేసిన ఒకే 
మాదిరి కూపను రేటు కలిగి వుండి , అదే ఆర్ధిక సంవత్సరం ( ఏఫ్రిలు - మార్చి )లో 
కాలపరిపక్వతచెందుతున్న సెక్యూరిటీలను ఆర్థిక సంవత్సరంలో మొదటజారీచేసిన అట్టి 
సెక్యూరిటీ రీఇష్యూగా పరిగణించడమవుతుంది . అంతేకాక , రీఇష్యూల వడ్డీగడువుతేదీలు , 
తిరిగి చెల్లింపు తేదీ ఒకే మాదిరి కూపను రేటు కలిగివుండి , ఒకే రకమైన కాలపరిపక్వత 
కలిగివుండి ఆర్ధిక సంవత్సరంలో మొదటిజారీ అయిన సెక్యూరిటీకి వున్న మాదిరిగానే 
వుంటుంది . 


6. 3 ట్యాప్ సేల్ ద్వారా సెక్యూరిటీలజారీ 

ట్యాప్ పై విక్రయించే సెక్యూరిటీల విషయంలో ఎట్టి సగటు మొత్తాన్ని పేర్కొనలేదు . అట్టి 
సెక్యూరిటీల విక్రయాన్ని ఒకరోజు కంటే ఎక్కువ మేరకు పొడిగించవచ్చును . ఆ విక్రయాన్ని ఏదైనా రోజున 
బ్యాంకు పనివేళలో ఏ సమయంలోనైనా ముగించవచ్చును . 


6 .4 సెక్యూరిటీల కేటాయింపు 

పై 4(ii), 4(iii) క్రింద జారీ అయిన సెక్యూరిటీల విషయంలో సెక్యూరిటీల ఖచ్చితమైన 
కేటాయింపును , అప్పుడప్పుడు , భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించిన విధంగా చేయడమవుతంది . 
అదేపార్టీ నుండి అనేక దరఖాస్తులను కలిపివేసి , కేటాయింపు కార్యం నిమిత్తం ఒకటిగా 
పరిగణించడమవుతుంది . 


7. వివిధ సెక్యూరిటీ 

తెలంగాణ ప్రభుత్వం , ఆయా సమయాలలో ఈ క్రింది రకాల ప్రభుత్వ సెక్యూరిటీలనుజారీ 
చేయవచ్చును . 

(i) ఫిక్స్ కూపను రేట్లతో సెక్యూరిటీలు . 
( ii) ఎంబెడెడ్ డెరివేటివిస్ (కాల్ మరియు పుట్ ఆప్షన్లు)తో సెక్యూరిటీలు . 
( i) నిర్దిష్ట ప్రకటనలో పేర్కొన్న ఏవైనా ఇతర అంశాలతో సెక్యూరిటీలు . 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


8 . వివిధ రకాల సెక్యూరిటీల అంశాలు 
8. 1 ఫిక్స్ కూపను రేట్లతో సెక్యూరిటీలు 
(i) ఈ సెక్యూరిటీలు, సెక్యూరిటీ కాలపరిమితిలో ఫిఫ్ట్గా వుంటే నిర్దిష్ట కూపను రేటును కలిగి 

వుంటాయి . అవి నియతకాలికంగా చెల్లించదగి వుంటాయి . 
( ii) సెక్యూరిటీజారీ డిస్కౌంటు చొప్పున, ముఖ విలువకు సమానంగా లేదా ప్రీమియం చొప్పున 

వుండవచ్చును . 
( iii) సెక్యూరిటీ విమోచన సమాన విలువ చొప్పున వుంటుంది . 


8 .2 ఎంబెడెడ్ , డెరివేటివిస్ ( ఉదాహరణకు ,కాల్ మరియు ఫుట్ ఆప్షన్లు)తో సెక్యూరిటీలు 

ఈ సెక్యూరిటీలను ఎంబెడెడ్ డెరివేటివిస్ అంశాలతో అంటే ఉదాహరణకు కాల్ మరియు పుట్ 
ఆప్షన్లతోజారీ చేయవచ్చును. సెక్యూరిటీ జారీ సంబంధించిన నిర్దిష్ట ప్రకటనలో కాల్ ఆప్షను ను నిర్దిష్ట 
పరచిన యెడల , నిర్దిష్ట విమోచన తేదీకి ముందు , తెలంగాణ ప్రభుత్వం అభిమతం మేరకు ఆ సెక్యూరిటీని 
తిరిగి చెల్లించవచ్చును . సెక్యూరిటీజారీ సంబంధించిన నిర్దిష్ట ప్రకటనలో ఫుట్ ఆప్పను ను నిర్దిష్ట పరచిన 

యెడల, నిర్దిష్ట విమోచన తేదీకి ముందు , సెక్యూరిటీ హోల్డరు అభిమతం మేరకు ఆ సెక్యూరిటీని తిరిగి 
చెల్లించ వచ్చును . 


పాక్షికంగా 


సవరించడానికి లేదా 


9 . తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రకటనను పూర్తిగా లేదా 
తొలగించడానికి హక్కు కలిగి వుంటుంది . 


20 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


అనుబంధం - 1 

తెలంగాణ ప్రభుత్వము 
రాష్ట్ర రుణాల విరాళాన్ని ఆమోదించడానికి అధికృత బ్యాంకులు 


బ్యాంకు పేరు 
1 . భారతీయ స్టేట్ బ్యాంక్ 
2. భారతీయ స్టేట్ బ్యాంక్ 
3. భారతీయ స్టేట్ బ్యాంక్ 
4 . భారతీయ స్టేట్ బ్యాంక్ 
5. భారతీయ స్టేట్ బ్యాంక్ 
6 . భారతీయ స్టేట్ బ్యాంక్ 
7. భారతీయ స్టేట్ బ్యాంక్ 
8 . భారతీయ స్టేట్ బ్యాంక్ 


చిరునామా 
నల్గొండ - 508 001 
మహబూబ్ నగర్ - 509 001 
సంగారెడ్డి , మెదక్జిల్లా- 502 001 
నిజామాబాద్ - 503 001 
అదిలాబాద్ - 504 001 
కరీంనగర్ - 505 001 
హన్మకొండ , వరంగల్జిల్లా- 506 001 
ఖమ్మం - 507 001 


September 4 , 2014 ] 


TELANGANAGAZETTE EXTRAORDINARY 


_ _ 


21 


అనుబంధం - 2 
రాష్ట్ర సెక్యూరిటీల వేలాలలో పోటీలేని బిడ్డింగ్ సదుపాయానికి పథకం 


1. ఆశయం : 

ప్రభుత్వ సెక్యూరిటీలలో విస్తృత భాగస్వామ్యాన్ని రిటైల్ హోల్డింగ్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో 
రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలాలలో “పోటీలేని ” ప్రాతిపదికపై భాగస్వామ్యాన్ని అనుమతించాలని 
ప్రతిపాదించడమయింది . తదనుసారంగా , ప్రకటిత మొత్తంలో 10 శాతం వరకు పోటీలేని బిడ్లనురాష్ట్ర 
ప్రభుత్వ సెక్యూరిటీల వేలాలలో ఆమోదించడ మవుతుంది . రిజర్వ్డ్ మొత్తం ప్రకటిత మొత్తంలో పలే 
వుంటుంది . 


2. అర్హత : 


రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలాలలో పోటీలేని ప్రాతిపదికపై పాల్గొనడానికి ఈ క్రింది వాటిని 
సంతృప్తి పరచిన పెట్టుబడిదార్లు స్వేచ్ఛ కలిగి వుంటారు : 


i) రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియాలో కరెంటు ఎకౌంటు (సి .ఎ ) లేదా సబ్సిడరీజనరల్ లెడ్జర్ 
( ఎస్.జి . ఎల్ .) అకౌంటు వుండకూడదు . 

మినహాయింపులు : రీజనల్ రూరల్ బ్యాంకులు ( ఆర్ . ఆర్ .బి . లు ) కో ఆపరేటివ్ 
బ్యాంకులు వాటి చట్టపరమైన బాధ్యతల దృష్ట్యా ఈ పధకం క్రింద వర్తింప చేయాలి . 


ii ) ఒక్కో వేలానికి ప్రకటిత మొత్తం ( ముఖ విలువ ) లో ఒక శాతం కంటే మించని మొత్తానికి 
ఒకే సింగల్ బిడను చేయాలి . 


ఈ పధకాన్ని ఆఫర్ చేస్తున్నపి .డి . ద్వారా 


iii) వారి బిడను ఏదైనా ఒక బ్యాంకు లేదా 
పరోక్షంగా సమర్పించాలి . 


మినహాయింపులు : భారత రిజర్వ్బ్యాంకుతో ఎస్.జి .ఎల్ . అకౌంటు , కరెంటు ఎకౌంటు 
గల రీజినల్ రూరల్ బ్యాంకులు ( ఆర్ . ఆర్ .బి . లు )కో - ఆపరేటివ్ బ్యాంకులు వాటి పోటీలేని బిడ్డను 
నేరుగా సమర్పించుకోవడానికి అర్హత కలిగి వుండాలి . 


22 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


[ Part- II 


3. వర్తింపు : 


పైన పేర్కొన్న షరతులకు లోబడి , పోటీలేని ప్రాతిపదికపై పాల్గొనడం అనేది ఫర్ములు , 
కంపెనీలు,కార్పోరేట్ సంస్థల ఇన్స్టిట్యూట్లు, ప్రావిడెంటు నిధులు , ట్రస్టులు , ఆర్ .బి .ఐ. నిర్దేశించే ఏదైన 
ఇతర సంస్థతో సహా ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛ కలిగి వుంటారు . బిడ్డింగ్కోసం కనీసం మొత్తం ( ముఖ విలువ ) 
రూ . 10, 000 / - లుగా వుంటుంది . అటు మీదట ,రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిలలో పెట్టుబడి 
కోసం ఇటీవల వరకు వున్నట్లుగా రూ . 10 , 000/ - లలో గుణకాలు అవుతుంది . 


4 . ఇతర నిర్వాహక మార్గదర్శక సూత్రాలు : 


1. బ్యాంకు లేదా పిడి ద్వారా బిడ్డింగులో పాల్గో వాలనుకునేరిటైల్ ఇన్వెస్టరు వాటిలో గిల్ట్ 
ఆకౌంటు కాన్స్టిట్యుయెంట్ సబ్సిడరీజనరల్ లెడ్జరు (సి .ఎస్.జి . ఎల్ . సదుపాయము) తప్పనిసరిగా 
నిర్వహించవలసిన అవసరం లేదు . అయితే , ఒక ఇన్వెస్టరు ఈ పథకం క్రింద సింగిల్ బిడను మాత్రమే 
చేయవచ్చును . ఇన్వెస్టరు సింగిల్ ఐడను మాత్రమేచేస్తున్నారన్న విషయం గురించి ఒక హామీని తీసుకొని , 
బ్యాంకు లేదా పి .డిదానిని రికార్డులో వుంచాలి . 


2. ఒక్కొక్క బ్యాంకు లేదా పి .డి తమ ప్రతినిధుల నుండి అందినస్థిర ఉత్తరవుల ఆధారంగా 
ఎ డిఎన్లద్వారా దరఖాస్తు వారీ బిడ్లను సమర్పించవచ్చును . ఇతరల నుండి ( అంటే ప్రతినిధులుకాని 
వారు ) అందిన స్థిర ఉత్తరువులను పిడిఓకు భౌతిక దరఖాస్తు నమూనాల లో సమర్పించనగును . 
కస్టమర్లందరి పూర్తి మొత్తానికి భౌతిక దరఖాస్తు సింగిల్ బి తో వుండాలి . ఒక్కొక్క కస్టవరు వివరాలను 
అంటే , పేరు , మొత్తాన్నిబిడ్ కుజతపరచిన అనుబంధంలో సమకూర్చాలి . 


3. బ్యాంకు లేదా పి .డి .కి పోటీలేని సెగ్మెంటు క్రింద కేటాయింపు దిగుబడి /ధరల సగటు 
రేటు ప్రకారం వుంటుంది . పోటీ బిడ్డింగు ఆధారంగా వేలంలో రాబట్టడమవుతుంది . వారిక్లయింట్ల నుండి 
బ్యాంకు లేదా పి .డి . చెల్లింపును స్వీకరించారా అనేవిషయంతో సంబంధం లేకుండా జారీ చేసిన తేదీన 
చెల్లింపుపై బ్యాంకుకు లేదా పిడికి సెక్యూరిటీలనుజారీ చేయడమవుతుంది . 


4 . బెడ్ మొత్తం రిజర్వ్ మొత్తాన్నికి మించి వున్నట్లయితే ( అంటే ప్రకటిత మొత్తంలో 10 
శాతం)దామాషా కేటాయింపును చేయడమవుతుంది . పాక్షిక కేటాయింపుల విషయంలో , బ్యాంకు లేదా 
పిడి పారదర్శక విధానంలో తమ క్లయింట్లకు తగిన విధంగా సెక్యూరిటీలను కేటాయించే బాధ్యత 
వహించాలి . 


5 . బిడ్ల మొత్తం రిజర్వ్ మొత్తానికంటే తక్కువగా వున్నట్లయితే, ప్రకటిత మొత్తంలోని పోటీ 
భాగానికి తక్కువ మొత్తాన్ని తీసుకోవాలి . 


September 4 , 2014 ] 


TELANGANA GAZETTE EXTRAORDINARY 


23 


6 . ఆర్‌బిఐ ద్వారా ఎన్ఏఎల్ నమూనాలో మాత్రమే సెక్యూరిటీనిజారీ చేయాలి . బ్యాంకు 
లేదా పిడి ప్రధాన ఎతైఎల్ అకౌంటులో గాని లేదా సిఎఎల్ అకౌంటులో గాని వారు సూచించిన 
విధంగా ఆర్‌బిఐజమ చేస్తుంది . ప్రధాన ఎతైఎల్ అకౌంటుకు ప్రతిపాదించే పరపతి సౌకర్యం, తమ 
ప్రతినిధికాని సర్వీసింగు ఇన్వెస్టర్ల ఏకైక ప్రయోజనంకోసంఉద్దేశించడమైంది . అందుచేత , బ్యాంకు లేదా 
పిడి తమ ఎతైఎల్ అకౌంటు ,సిఎఱిఎల్ అకౌంటుకుజమ చేయవలసిన మొత్తాలను ( ముఖ విలువ ) 
పోటీలేని బిడ్డ టెండరు సమయంలో స్పష్టంగా సూచించాలి . ప్రధాన ఎతైఎల్ అకౌంటు నుండి భౌతిక 
నమూనాలో డెలివరీని తదనంతర ఇన్వెష్టరు ప్రోత్సాహంతో అనుమతించబడుతుంది . 


7. సెక్యూరిటీలను తమ క్లయింట్లకు అందించవలసిన బాధ్యత బ్యాంకు లేదా విడిపై 
ఉంటుంది . అసాధారణ సందర్భాలలో తప్ప , 

జారీ తేదీ నుండి ఐదు పని రోజుల లోపల క్లయింట్లకు 
సెక్యూరిటీలను బదిలీ చేయడాన్నిపూర్తి చేయాలి . 

8 . తమ క్లయింట్లకు ఈ సేవ అందించినందుకు గాను బ్యాంకు లేదా పిడి 
బ్రోకరేజి / కమీషను / సర్వీసు ఛార్జీలుగా రూ . 100 / -లకు ఆరు పైసల రకు వసూలు చేయవచ్చు . అయితే , 
క్లయింట్ల నుండి అట్టి వ్యయాలను వసూలు చేసి వేరుగా పరిగణించవచ్చును. ధరలో ఈ వ్యయాలను 
కలుపకూడదు . ఒకవేళ , సెక్యూరిటీ జారీ తేదీకి తరువాత సెక్యూరిటీల బదిలీజరిగినట్లయితే,క్లయింటు 
బ్యాంకుకు లేదా పిడికి చెల్లించదగు ప్రతిఫల మొత్తంలో జారీ తేదీ నుండి జమ అయిన వడ్డీచేరి 
వుంటుంది . 

9. సెక్యూరిటీలధర, వర్తించదగిన చోట అయిన వడ్డీ, బ్రోకరేజి /కమీషను/ సర్వీసుచార్జీల 
నిమిత్తంక్లయింట్ల నుండి చెల్లింపు పొందడంకోసంక్లయింట్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంబ్యాంకు 
లేదా పిడి విధివిధానాలను రూపొందించవచ్చును . ఫండింగ్ వ్యయాలు వంటి ఇతర వ్యయాలనుధరలో 
కలుపకూడదు లేదా క్లయింటు నుండి వసూలు చేయకూడదు . 


10 .బ్యాంకు నిర్దిష్టపరచినకాలవ్యవధిలో ఎప్పటికప్పుడుకోరదగు విధంగా ఈ పధకం క్రింద 
కార్యకాలాపాలకు సంబంధించిన సమాచారాన్ని బ్యాంకులు ,పిడిలు భారత రిజర్వు బ్యాంకు ( బ్యాంకు ) 
సమర్పించవలసి వుంటుంది . ఆ 
5. పధకం సమీక్ష 

పై మార్గదర్శకాలు బ్యాంకు సమీక్షకు లోబడి వుంటాయి. తదనుసారంగా , అవసరమైనపుడు , 
రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ పధకంలో మార్పులు చేయడమవుతుంది . 

వి . నాగి రెడ్డి , 
ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి 

ఆర్ధిక శాఖ 
తెలంగాణ ప్రభుత్వం 


Printed and Published by the Commissioner of Printing, Govt. of Telangana , at Govt. Central Press, Hyderabad . 


